పరిసయుుుడు మర్తిక్ఞూ 


మరియు తాను నీతిమంతులని తమలో తాము విశ్వసించి, 
ఇతరులను తృుణీకరించే కొంతమందికి ఆయన ఈ ఉపమానం 
చెప్పాడు: ఇద్దరు పురుషులు ప్రార్థన చేయడానికి ఆలయంలోకి 
వెళ్లారు; ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు పబ్లికన్‌. పరిసయ్యుడు 
నిలబడి తనతో ఇలా ప్రార్థించాడు, దేవా, నేను ఇతర 
మనుష్యులలాగా, దోపిడీ చేసేవారిలా, అన్యాయం చేసేవారిలా, 
వ్యభిచారులలాగా లేదా ఈ సుంకందారునిలాగా లేనందుకు మీకు 
ధన్యవాదాలు. నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను, నేను 
కలిగి ఉన్నవాటిలో దశమభాగాలు ఇస్తాను. మరియు ఆ పన్ను 
చెల్లించేవాడు, దూరంగా నిలబడి, స్వర్గం వైపు తన కళ్ళు ఎత్తలేదు, 
కానీ అతని ఛాతీపై కొట్టి, "దేవుడు పాపిని అయిన నన్ను కరుణించు" 
అని చెప్పాడు. నేను మీతో చెప్పున్నాను, ఇతడు నీతిమంతుడుగా 
కాకుండా తన ఇంటికి వెళ్ళాడు: మరియు తన్ను తాను 
తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. లూకా 18:9-14 


..అతడు వినయస్తుల మొర మరచిపోడు. కీర్తన 9:12 
పాగిడే పెదవులన్నిటిని, గర్వంగా మాట్లాడే నాలుకను యెహోవా 
నరికివేస్తాడు: కీర్తనలు 12:3 


గర్విషులను, అబద్దాల వైపు మొగ్గు చూపనివారిని గౌరవించకుండా, 
యెహోవాను తన నమ్మికగా చేసుకునే వ్యకి ధన్యుడు. కీర్తన 40:4 
యెహోవా ఉన్నతుడైనప్పటికీ, అణకువగలవారిని ఆయన 
గౌరవిస్తాడు; కీర్తన 138:6 


అహంకారం వచ్చినప్పుడు అవమానం వస్తుంది, అయితే దీనుల 
వద్ద జ్ఞానం ఉంటుంది. సామెతలు 11:2 

యెహోవా గర్విష్తుల ఇంటిని నాశనము చేయును గాని విధవరాలి 
సరిహద్దును ఫ్టిరపరచును. సామెతలు 15:25 


యెహోవాయందు భయభకులు కలిగియుండుట జ్ఞానమునకు 
ఉపదేశము; మరియు గౌరవం ముందు వినయం. సామెతలు 15:33 
హృదయములో గర్వించు ప్రతివాడు యెహోవాకు హేయుడు, చేయి 
చేయి కలిపినను శిక్షింపబడడు. సామెతలు 16:5 


నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు గర్వం. 
అహంకారులతో దోపిడిని పంచుకోవడం కంకే అణకువతో 
వినయంతో ఉండడం మేలు. సామెతలు 16:18-19 
నాశనానికి ముందు మనిషి హృదయం అహంకారం, గౌరవం 
ముందు వినయం. సామెతలు 18:12 


వినయం మరియు యెహోవా పట భయభకులు కలిగి ఉండటం 
వల్ల ఐశ్వర్యం, గౌరవం మరియు జీవితం. సామెతలు 22:4 
మనుష్యుని గర్వము వానిని హీనపరచును; సామెతలు 29:23 


దుష్టుడు తన గర్వంతో పేదలను హింసిస్తాడు: వారు ఊహించిన 
పరికరాలలో వారిని పట్టుకోవాలి. దుష్టుడు తన హృదయ కోరికను 
గురించి గొప్పగా చెప్పుకుంటాడు మరియు ప్రభువు అసహ్యించుకునే 
లోభులను ఆశీర్వదిస్తాడు. దుష్టుడు, తన ముఖం యొక్క గర్వం 
ద్వారా, దేవుని కోసం వెతకడు: దేవుడు అతని ఆలోచనలన్నిటిలో 
లేడు. కీర్తన 10:2-4 


నిన్ను వేరొకరితో విభేదించేది ఎవరు? మరియు మీరు పొందనిది 
ఏమిటి? ఇప్పుడు మీరు దానిని స్వీకరించినట్లయితే, మీరు దానిని 
పాందనట్లు ఎందుకు కీర్తించారు? 1 కొరింధీయులు 4:7 


కానీ అతను మరింత దయ ఇస్తాడు. అందుచేత దేవుడు 
గర్విషులను ఎదిరించును, వినయస్తులకు కృపను 
అనుగ్రహించునని ఆయన చెప్పెను. జేమ్స్‌ 4:6 


అలాగే, చిన్నవారలారా, పెద్దవారికి సమర్పించుకోండి. అవును, 
మీరందరూ ఒకరికొకరు లోబడి ఉండండి మరియు వినయాన్ని 
ధరించుకోండి; కావున దేవుని బలముగల హస్తము క్రింద మిమ్మును 
మీరు తగ్గించుకొనుడి, ఆయన తగిన సమయములో మిమ్మును 
హెచ్చించును: 1 పేతురు 5:5-6 


ఏలయనగా ఈ లోకములో ఉన్నవన్నియు, అనగా దేహము యొక్క 
దురాశ, మరియు కన్నుల యొక్క దురభిమానము, మరియు జీవ 
గర్వము, ఇవి తండ్రివి కావు గాని లోకసంబంధమైనవి. 

1 యోహాను 2:16 


